Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


W.No.2 AMARAVATI, TUESDAY, JANUARY 17, 2023 G.2485 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc., 


COLLECTOR AND DISTRICT MAGISTRATE, 
NTR DISTRICT, VIJAYAWADA. 


Re.Lands-6/2527/2022. Date : 13-01-2023. 


VIJAYAWADA DIVISION - VIJAYAWADA RURAL MANDAL - JAKKAMPUDI VILLAGE - 
AN EXTENT OF Ac.0.87 Cts IN R.S.No.202/3A, 203/1B2A FOR THE PURPOSE OF 
CONSTRUCTION OF PROPOSED BYE-PASS LINE WITH RAIL-OVER-RAIL 
(ROR) FLYOVERS AT ENDS BETWEEN MUSTABADA & RAYANAPADU 
STATIONS (BY PASSING BZA JUNCTION) CONNECTING BZA-VSPK 
LINE & BZA-KZJ LINE WITH ELECTRIFICATION - 11(1) PRELIMINARY 
NOTIFICATION PROPOSALS - APPROVED. 


Read: 1. Re.G2/1967/2020, Dt: .11.2022 of the Collector, NTR District, Vijayawada. 


2. Rc.B2/1048/2022, Dt: 29-11-2022 of the Sub Collector, Vijayawada 
(Joint Inspection report). 


3. Re.Lands-6/2527/2022 Dt: 03-12-2022 of the Collector, NTR District, 
Vijayawada. 


4. Re.B2/10/2021 Dt: 21-12-2022 of the Sub Collector, Vijayawada (PN proposals). 
5. Re.B2/1048/2022 Dt: 11-12-2022 of the Sub Collector, Vijayawada. 


KKK 


[1] 


ANDHRA PRADESH GAZETTE, January 1/, 2023 


Form-VI(A) 
(Under section 11(1) of the Act.30 of 2013 read with Sub Rule 1 of Rule 19) 
Preliminary Notification 
Rce.L6/2527/2022 Dt.13.01.2023 


Whereas it appears to the Collector, NTR District and appropriate Government, 
authorized under the proviso of Section 3(e) of the Act read with Rule 2(1)(b) of the AP 
RFCTLARR Rules 2014, that the land/structures/trees specified in the schedule below are 
needed for a public purpose, to wit, for the proposed bye-pass line with Rail over Rail 
flyover at the ends between Mustabada & Rayanapadu Stations (Bye-passing Vijayawada — 
Visakhapatnam Line & Vijayawada — Kazipet Line with electrification) in Jakkampudi Village 
of Vijayawada Rural Mandal. Notice to that effect is hereby given to all to whom it may 
concern in accordance with the provisions of Section 11(1) of the Right to Fair compensation 
and transparency in Land Acquisition Rehabilitation and Resettlement, Act 2013 (Central Act. 
30 of 2013). 


Appropriate Government in the public interest according to the clause (b) of Section 
10 A, chapter IIIA of Amendment Act, 22/2018, “the application of the provisions of Chapter 
11 and Ill of Land Acquisition Act, 2013 is exempted for rural infrastructure including 


electrification”. 
There are no PDF (Project Displaced Families) in this project. 


The Joint Collector is appointed as Administrator vide notification issued in GO. 
Ms.No.699 Revenue (Lands-l) Dept. Dt.07.11.2022 under Section 43(1) of the Act for the 


purpose of rehabilitation and resettlement of the affected families. 


Now, therefore, in exercise of the powers conferred under Section 3(e) of the Act 
read with rule 2 (1) (b), the District Collector NTR hereby, designates the Land Acquisition 
Officer/Sub Collector, Vijayawada, her staff and workmen to exercise the powers of the 


Collector conferred under the Act. 


The Collector hereby authorizes Land Acquisition Officer/Sub Collector, Vijayawada 
to conduct survey under Section 12 and 20 of the Act and the owners of the land are 
informed to be present in person or through authorized representative while conducting 
survey within 60 days from the date of this notification failing which Survey would be 
conducted in the absence of the owner. 

As mentioned under Section 11(4) of the Act no person shall make any transaction or 
cause any transaction of land i.e., sale / purchase etc., or create any encumbrances on such 
land from the date of this notification without prior approval of the Collector. 

Objections to the acquisition, if any, may be filed by the person(s) interested within 
60 days from the date of publication of this notification as provided under Section-15(1) of 
the Act, in respect of area, suitability of land and justification offered for the public purpose 


before the Land Acquisition Officer / Sub-Collector, Vijayawada. 


ANDHRA PRADESH GAZETTE, January 17, 2023 


SCHEDULE 


Name of the Project : Proposed bye-pass line with Rail over Rail flyover at the ends 


between Mustabada & Rayanapadu Stations (Bye-passing 
Vijayawada - Visakhapatnam Line & Vijayawada - Kazipet Line with 
electrification) 


District : NTR Mandal: Vijayawada Rural Village : Jakkampudi 
Extent Name and ॥ 
5 Details of 
No? Total | covered address of the trees 
న Sub Extent | by uae Wet interested Boundaries యు 
© | Divis Ac. | acquisiti | /Dry persons అల, Hany 
br Cts on Ac. (as per 
Cts Adangal) 
North East South West 
Surapaneni R.S.No. . 
202/3 | R.5.No. Gollapudi | R.S.No. | One Palm 
| 2.77 0.43 Dry * Sujatha 202/3A(P) | 
Il 202/2B2 T 
A wyosureh. | 7! | gao3 | Vase | 202/ ee 
Devineni RS.NO- RS.NO- 
203/1 Venkateswarao + ౧5.110. RS.NO. | 203/1B2 Padd 
2 | pon | SB) O44 5% S/o eyo 205. 202 AP) లో 
Koteswararao &202 
Total 0.87 
S. DILLI RAO, 
Collector, 


NTR District. 


ANDHRA PRADESH GAZETTE, January 1/, 2023 


ఫారం — 6A 
చట్టంనెం .30 2013/లోనిసెక్షన్‌ (1)11 మరియురూలు (1) 19 క్రింద 
ప్రాధమిక ప్రకటన 
ఆర్‌.సి.యల్‌.6/2527/2022 ది. 13.01.2023. 


ఈ క్రింది షెడ్యూలులో నిర్దిష్టపరిచిన విజయవాడ రూరల్‌ మండలము జక్కంపూడి గ్రామములో ఉన్న 
భూములను ప్రజాహిత కార్యక్రమముల నిమిత్తము ,అనగా “ముస్తాబాద & రాయనపాడు స్టేషన్లమధ్య చివర్లలో 
రైల్‌ఓవర్రైల్‌ ఓవర్‌తోబై-పాస్‌ (బై-పాసింగ్‌ విజయవాడ విశాఖపట్నం లైన్‌ & విజయవాడ-కాజీపేటలైన్‌ విద్యుద్దీకరణ తో) 
గాను” అవసరమైనట్లుగా ఎన్టిఆర్‌ జిల్లా, కలెక్టరు గారు చట్టములో ని విభాగము 3 (ఖ) ప్రొవిజన్మరియు ఆంధ్రప్రదేస్‌ 
భూసేకరణ పునరావాస మరియు పునర్నిర్మాణము రూల్స్‌ 2014 లోని నిబంధన 2(1)(బి) క్రింద అనుగుణమైన 
ప్రభుత్వము గా అధీకృతులైన కలెక్టరు వారు భావించినందున భూసేకరణ పునరావాస మరియు పునర్నిర్మాణము లో 
న్యాయమైన పరిహారం మరియు పారదర్సకత హక్కు చట్టం 2013 లో ని విభాగం 11(1) లోజన్న నిబంధనల మేరకు ఈ 


విషయము గురించి అందుకు సంబందించిన వారందరికీ ఎరుక నిమిత్తం ఇందు మూలముగా నోటీసు ఇవ్వడమైనది. 


అనుగుణమైన ప్రభుత్వము ప్రజాహిత కార్యాలకు చట్టములో ని సవరణ చట్టం 22/2018 నందలి చాప్టర్‌ ఇ 
నందు సెక్షన్‌ 10(ఎ) నందు క్లాజ్‌ బి ప్రకారం “భూసేకరణ చట్టం, 2013లోని అధ్యాయం I] మరియు leS°D విబంధనల 


దరఖాస్తు విద్యుదీకరణతో సహా గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం మినహాయించబడింది”. 
సదరు భూసేకరణ నందు భూయజమానులు నిర్వాసితులు (PDF) లేరు. 


చట్టంలోని వెక్షన్‌ 43(1) మేరకు ప్రభావిత వ్యక్తుల సహాయ పునరావాస చర్యలు చేపట్టుట కొరకు ప్రభుత్వ 
ఉత్తర్వు నెం.699 రెవిన్యూ (భూములు-!) శాఖ, తేది. 07.11.2022 నందు ఇవ్వబడిన ప్రకటన ద్వారా సంయుక్త కలెక్టర్‌ 


గారు ప్రాబెక్ట్‌ అడ్మినిస్టేటర్‌ గా నియమించబడినారు. 


చట్టము లో ని సెక్షన్లోని 3(ఇ) మరియు రూల్స్‌ 2014లో ని రూలు 2(1)(బి) ద్వారా లభ్యమైన అధికారముల 
మేరకు ఎన్టిఆర్‌జిల్లా కలెక్టరు ఇందు మూలముగా సబ్మ్కలెక్టరు, విజయవాడ మరియు భూసేకరణఅధికారి వారికి, వారి 


సిబ్బందికి ,పని వారికి కలెక్టరు యొక్కవిధులు నిర్వ హించుటకు అధికారము ఇస్తున్నారు. 


చట్టములోని సెక్షన్‌ 12 మరియు20 కి లోబడి సర్వే నిర్వహించుటకు భూసేకరణ అధికారిని అనుమతించు చూ 
సదరు సర్వే నందు భూయజమానులు ప్రత్యక్షంగా గానీ అధీకృత ప్రతినిధి ద్వారా గానీ ఈ ప్రకటన జారీ చేయబడిన 60 


దినములలో హాజరు కావాలని తెలియచేయడమైనది .లేని యెడల వారి పరోక్షమున సర్వే నిర్వహించబడును . 


ANDHRA PRADESH GAZETTE, January 17, 2023 5 


భూసేకరణచట్టం2013లోనివిభాగం!11 (4) ప్రకారంజిల్లాకలెక్టర్లారిముందస్తుఅనుమతిలేకుండాఈభూములపైఎటు 
వంటిలావాదేవీలు అనగా అమ్మకం, కొనుగోలు చేయుటలేకబుణములుతీసుకొనుట ఈనోటీసుప్రచురించినతేదినుండి ఎవ్వరు 
చెయకూడదనితెలియచేయడమైనది విభాగము 15(1) ననుసరించి ఈ భూసేకరణ పై ఎటువంటి అభ్యంతరములు 
ఉన్నఆసక్తి గల వ్యక్తి. / వ్యక్తులు ఈ ప్రకటన ప్రచురించిన 60 దినములలో గా భూసేకరణ అధికారి వద్ద భూమి 
విషయములలో, భూమి ఉపయుక్తము మరియు ప్రజహిత ప్రయోజనముల పై అభ్యంతరములు దాఖలు 
చేసుకొనవచ్చును . 
షెడ్యూలు 


ప్రాజెక్టుపేరు: “ముస్తాబాద & రాయనపాడు స్టేషన్లమధ్య చివర్లలో రైల్‌ఓవర్టెల్‌ ఓవర్‌తోటై-పాన్‌ (బై-పాసింగ్‌ విజయవాడ 


విశాఖపట్నం లైన్‌ & విజయవాడ-కాజీపేటలైన్‌ విద్యుద్దీకరణ తో) గాను 


గ్రామము :జక్కంపూడి మండలము :విజయవాడరూరల్‌ జిల్లా: ఎన్టిఆర్‌ 
| | మొత్త ఆసక్తి గల 
5 రీ, ము సోరిచ లొ — 
| | KPH పే, 
సర్వే వలసిన మిర హద్దులు చెట్లు 
రు విస్తీర్ణ మరియు 
నెం/ go | కట్టడము 
| న్‌ ము న్నాను | చిరునామా © 
సబ్ది తడి/ లుఏవైనా 
| a0 * (ల (ఎ.లలో (అడంగల్‌ | “ 
| | విజన్‌ ( పొడి ఉత్తరం తూర్పు దక్షిణం పడమర 
లో( ధాఖల) 
| | __ | 
2 3 4 5 | 6 7 8 9 10 1] 
సూరపనేని ai eed 
| రీ.సర్వే.నెం. 2 
| 2023} 57, |) ous పొడి సుజాత,  రీ.సర్వే.నెం. ర్వే గొల్లపూడి  గ్రసర్వే.నెం. చెటు 
| A 201 | 202/3A() గ్రామము. | 202/282 ల 
& 203 కలదు 
| భర్త సురేష్‌ | 
| | 
| దేవినేని | 
| 
| వేంకటేశ్వరరావు | 6.08520. | రీసర్వేనెం | 4. రీ.సర్వే.నెం. | 
| 5 203/1 | 148 0.44 పొడి | రీ.సర్వే.నెం. | వరి పొలం 
| B2A | తండ్రి 203/1A & 3203/2 | 203/1B2A (P) | | 
| | | 199 205 & 202 | 
కోటేశ్వరరావు | 
| | | 
Total 0.87 | | 
| i —_ | 
యన్‌. ఢిల్లీరావు, 
తలెక్టర్‌ 
యథ్థుఆర్‌ జల్లా 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


